Sob వడ్డించే క్రమము 


మంచినీటిపాత్రలు 


భుజించేవాడు 


శాకములువడ్డించే క్రమము : 1 .ఫలము/ చక్కెర, 2.కూరలు, 3. పచ్చళ్ళు, 4.అన్నము, 
5. పప్పు, 6. నెయ్యి, 7. పరిషేచనము - పెరుమాళ్ళ తీర్థము (అపాంప్రాశనమన్దః 
- అమృతోపస్తరణమసి) (అమృతము భజిస్తున్నాను), 8. పిండివంటలు, 
9. చిత్రాన్నములు, 10. సాంబారు, (కొళంబు), 11. చారు (రసము), 12. తీపి 
పదార్థములు, 13. పెరుగు/మజ్జిగ, పెరుమాళ్ళ తీర్థము (crosses: - 
అమృతాపిథానమసి) - (అమృతము భుజించాను) 

సూచన : 1. అన్నమును వ్యంజనములకు అంటకుండా వడ్డించాలి. 


2. శ్రాద్దకర్మలో వండిన శాక, పాకములన్ని వడ్డించిన పిదపనే పరిషేచన 
విధానము ఉంటుంది. ఇతర సందర్భాలలో మాత్రము పైన 
వివరించినట్లు ఉంటుంది. 


3. అరటి, మోదుగ, బాదం ఆకులు విస్తరులుగా వాడవచ్చు. 


